మనోరమ 


ఉదయరాజు శేషగిరిరావు 


తెలంగాణ సాహిత్య అకాడమి 





హైదరాబాదు 


ప్రచురణ - 44 


మనోరమ 
రచయిత : ఉదయరాజు శేషగిరిరావు 
తొలి ముద్రణ : 1963, వరంగల్‌ 


తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : మార్చి, 2019 


ప్రతులు : 1000 


వెల : రూ. 25/- 


ముద్రణ : 
చరిత ఇం(ైషన్స్‌, ఆజామాబాద్‌, హైదరాబాద్‌. 


ప్రచురణ మరియు (ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్ర భారతి 

హైదరాబాదు - 500 004. 

ఫోన్‌ : 040-29703142 


భావ కవితారమ 


ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వం ఒక పాయగా 
బహుళ (ప్రచారం పొందింది. ప్రాచీన ఇతివృత్తాలకు బదులు 
వర్తమాన అంశాలు, ప్రకృతి, జీవితంలోని అనుభూతులు కావ్య 
ఖండికలుగా వెలువడ్డాయి. ప్రణయం, దేశభక్తి, వ్యవసాయం 
వంటివి ప్రధాన ఇతివృత్తాలుగా కవిత్వం వచ్చింది. తెలంగాణ 
ప్రాంతంలో భావ కవిత్వం కాలాన్ని బట్టి తన ముద్రతో దూసుకొని 
వచ్చింది. 


పల్లెలు, ప్రకృతి, సాధుజీవనము, రైతులు కూలీలు - వారి 
జీవితాలను తెలంగాణ కవులు వర్ణించిన ఖండికలు గోలకొండ 
కవుల సంచికలో ఉన్నాయి. అప్పుడు వ్రాసిన చాలా మంది కవులు 
పల్లెలలో ఉన్నవారే. ఆంగ్లభాషా సాహిత్యాల ప్రభావం కంటే 
ఉర్దూ పారశీక సాహిత్యాల ప్రభావం కొంత కనబడుతుంది. 


ఈ సందర్భంలో సంస్కృతాంధ్రాలలో మంచి కవి పండితుడు 
ఉదయరాజు శేషగిరిరావు వ్రాసిన భావప్రధాన కావ్యం 'మనోరమా!” 


మనోరమా! అనే సంబోధనతో శతకం వలె అనిపించే 
భావకవిత్వమిది. ఉదయరాజు శేషగిరిరావు 1928లో తన 21వ 
ఏట ఈ పద్యాలు రచించినా, 1963 వరకు ముద్రింపబడలేదు. 


కవి సంస్కృతాంధ్రములలో మంచి పండితుడు. యువకుడుగా 
(ప్రేయసీ భావనతో కేవల వర్ణనాత్మకంగా, హృదయాకర్షకంగా 
వ్రాసిన పద్యాలు. కవి హృదయంలోని ప్రేమయే కాని ప్రేయసి 
వైపున భావనలేని ఏకదేశమైన (ప్రేమ. ఈ వర్ణనలు కొంత ప్రబంధాల 


వర్ణనలను తలపించినప్పటికీ ఆమె రూపాన్ని ప్రకృతిలోని 
అందాలతోఉపమించడం ఉదాత్తంగా ఉంటుంది. 


పద్యశిల్పం ప్రతిభావంతమయింది. పద్యాల శైలి లలితంగా 
మనోరంజకంగా ఉండి చదివింవజేస్తాయి. ఉత్పల 
చంపకమాలలలో (ప్రేయసిని ఉన్నతంగా, సున్నితంగా వర్ణించారు. 
ఆకాశపుష్పమనీ, అచ్చం సరస్వతివనీ, రకరకాలుగా భావించారు. 

“ఓ జవరాల! సుందరపయోజవరాల, సదృగ్వమన్మహీ 

యోజవరాల స(త్రదరయోజ వరాలివి రాలిపోవు”.... 


వంటి యమకాలు పద్యాలలోని అందాలు చిందిస్తాయి. 


ఆమెతో వలపు కలగానే మిగిలిందనే వియోగ వేదనను విషాద 
భరితంగా వర్ణించారు. ఒక స్ఫృతి కావ్యంగా కూడా కనబడుతుంది. 
చెమ్మచెక్కలు, గుజ్జనగూళ్ళు, నీటి ఆటలు వంటివి తెలుగు తనాన్ని 
చాటుతున్నాయి. 

ఒక అనుభూతిని, ఒక సన్నివేశాన్ని ఒక సుందర దృశ్యాన్ని 
ఏదో ఒక విశేష భావననూ ప్రకటించే పద్యాలివి. 

తెలంగాణలో ఆంగ్లభాషా ప్రభావం పడకముందు భావ 
కవిత్వం ఎంత ఉదాత్తంగా, అందంగా వెలువడిందో తెలుపడానికి 
ఈ 'మనోరమి ఒక మచ్చుతునక. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారి 
మెప్పు పొందిన పద్యములు పద్యాభిమానులు, భావుకులు ఆదరించి 
ఆనందిస్తారని ఇన్నాళ్ళకు మళ్ళీ వెలువరిస్తున్నాం. 


19.03.2019, 
హైదరాబాద్‌. - తెలంగాణ సాహిత్య అకాడమి 


మనోరమ 


“మనోరమ అనెడు నీ ఖండ కావ్యము నుండి 
[గ్రంథకర్త వినిపింపంగా నేను కొన్ని పద్యములను వింటిని. 

ధార సర్వవిధముల నన్నయభట్టు ధారను బోలె 
నున్నదని వ్రాసినచో సూత్రప్రాయముగా సరి పడునని 
తోచినది. ఇది స్వభావోక్తిగాని అతిశయోక్తి కాదని విజ్ఞులు 
(గహింపగలరు. 


క్షీరసాగరము - గవర్నర్సేట (సం) చెళ్లపిళ్ల వేంకటశాప్రి 
బెజవాడ -18-11-1945 శతావధాని 


మనోరమ 


అభిప్రాయము 


శ్రీ ఉదయరాజు శేషగిరిరావుగారు తెలంగాణములోని 
ప్రఖ్యాత విద్వతృవులు. వారి (ప్రాఢకృతు అనేకములు 
వెలుగులోనికి రాలేదు. కొలది కాలమునకు పూర్వము వారి 
కేశవనాథ శతకము వెల్వడి విద్వత్సశంస లందుకొన్నది. 

వారి 21వ ఏట రచింపబడిన ఈ “మనోరమ” 
ఈనాటికి ముద్రింపబడుట తెలుగువాణి అదృష్టము. 

ఈ ముద్రణలో తోడ్చడిన మిత్రులకు కృతజ్ఞత 
లర్పించు కొనుచున్నాము. 


వరంగల్లు 


8-2-1963 - సుప్రసన్నాచార్య 


అంకితము 


శ్రీ రఘురామ, చారు సర 

భీరుహ పత్ర విశాలనేత్ర, బృం 
దారక వంద్యనామ, గుణ 

ధామ! మదీయకృృతిన్‌ మనోరమన్‌ 
గారవమార నీకిడుదు 

గైకొనుమా! యిదె! నీకు జానకీ 
వారిరుహాక్షితోడి చెలు 


మనోరమ 


మనోరమ 


వన్నెయు వాసియుం గనిన 

వంగసమందునం బుట్టి మమ్ములం 
బిన్నటనాటంగోలెం గడుం 

బేరిమిమైంగని పెంచు వారికిం 
గన్నులవిందుగాంగంనఅ 

కాలునకున్‌ ములునాంటకుండంగా 
మన్ననంబొంది నారలము, 

మాదిరిలేని సిరిన్‌ మనోరమా! 


ఎన్ని గొహారులున్న మము 

నెత్తున కెత్తుగ మేలి పాసెముల్‌ 
సన్నని వన్నెకోకలు ప 

సాపడంగం గయిసేయవెట్టుచుం 
గన్నులం గప్పుకొన్న మన 

గాదిలి తల్లుల కూర్మి బెంచుచుం 
జిన్న తనమ్మునన్‌ దుడుకు 

'సేంతలం జేసితివో మనోరమా ! 


10 


పులుకు పులుక్కునం గనుచు, 

బుద్దులెటింగిన ప్రోడ పోలికం 
దెలియంగరాని క్రాంబలుకుం 

దేనెల సోనలంజల్లి తప్పుట 
జ్ఞలిడుచుం దల్లిం జేరి నె 

చందురుం దెమ్మని కుంది, వేడి పొం 
గులు నును వెన్నముద్ద లిడం 

గొంచియ మూజడితో మనోరమా |! 


తొట్టియలో “సుశీల యను 

తోరపుం బేరున గారవించుచున్‌ 
ముట్టిన మాసిపోవు జిగి 

ముద్దులు గారెడు మేను సేతులం 
దట్టుచు, నెన్నా సల్దదియం 

దద్దయు “డిచ్చలు' గొంచు వీపు జో 
కొట్టుచు బొజ్జ 'బుజ్లు మని 


కోరిక నూపితినో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


పలుకులు వచ్చె, హజ్జ తదం 

బాటులు దప్పెను, సోగ ముంగురుల్‌ 
నలుపున మీజెం, గన్నుంగవ 

నాణముగాందగె నాడునాటికిన్‌ 
జిలిబిలి చీర కుచ్చెళులు 

సిందులిడన్‌, భువి పై జరీబుటా 
లలరెడు కంచెలం దొడివ 


యాళి నొనర్చెదనో మనోరమా ! 


బాల్యము జాటి, గందయుగ 

పాళిక శోణిమమూటె, నాత్మ భూ 
లౌల్యము తాటిం, గుంతలము 

లం గుటిలత్వము మీజెం గంటం జాం 
చల్యము దేటెం బూగఫల 

చారుతం జాచులు గేరెం, బుష్టసా 
కల్యము యౌవనం బలరం 

గా విలసిల్లితినో మనోరమా ! 


11 


నళిన విశాల లోచన పు 
నఃపునరుద్దళదశ్రుధారం జె 
కులు మలినీకృతమ్ములుగం 
గోమల రోదరసోదరత్కుచ 
స్థలగత పైఠ కజ్జలయు 
తమ్ముగ బాల రసాలసాలకై 
సలపలభోజికూజితము 
చాయను గుందెదుగా మనోరమా ! 


నళిన విశాలకకమ్రసిత 
నైగనిగిపరిహాసిలో చనాం 
చలవయి హంసకా చరిత 
రూళర్తులీరవ మంజుయానవై 
తలంచిన యంత నీవు నిర 
తమ్ము మదీయ పవిత్ర హృత్సర 
స్సలిలవిహారమున్‌ సలుప 


జాలెదు హంసికవై మనోరమా ! 


10 లా. మనోరమ 


మనోరమ 


కనుంగవ మూసి నేను నిసి 

గాఢ సుషుప్తినిం జెందంగా మదీ 
య నికటసీమంజేరి హృద 

యంగమధాళధలీప్రసారి వ 
ల్లునిశితదృష్టి నాపయి ని 

గుడ్చి వలగ్న వలగ్న మేఖలా 


ఘనతర ఘంటికాఘటిత 


ఘాణఘణిన్‌ నడుతో మనోరమా ! 


నందన పారిజాత సుమ 

నస్సముదాయ వినిస్సరన్మధు 
స్యందముంగేవలైహిక సు 

మాసవపానరి రంసుమాద్యదిం 
దిందిరపాళి కోరందగు 

నే?తగదత్తమిఖ ప్రసూనమౌ 
నందనిమాని పండునకు 

నజ్టును సాచుటయే మనోరమా! 


18 


విమల తుషార వారి సము 

పేత మనోహర సైకతస్థలీ 
సమరుచిరావదాత పట 

సంవృత మంజు కటీతటీ పిన 
ద్ధమణిగణప్రభాపటల 

ధామ కనద్రశనాగ్ర కింకిణీ 
సుమహిత నిస్వనామృతము 

జుట్టెద శ్రోత్రపుటిన్‌ మనోరమా ! 


విపుల నితంబబింబ పరి 

వేష్టిత కాంత దుకూలవై యురో 
జపరివృతాచ్చకంచుక ల 

సన్మణివార వికార హారవై 
యపరిమితా సితాళి నిక 

రాజిత రాజిత కేశరాజిత 
ప్త పురుషనాగవై హృదయ 


ధామము సేరంగదే మనోరమా ! 


14 


మనోరమ 


మనోరమ 


శ్రుతి కుహర స్పృగక్షి శుభ 
సూచక లోచక మేచకోచ్చకై 
శ్చిత సవిధ ప్రదేశవయి 
సింధుర బంధుర గంధ గంధ హృ 
ద్వితత నిబంధ మంధరగ 
తిస్ఫురణన్‌ జరణద్వయీరణ 
చ్చిత కనకాంగద ధ్వనులం 
జేరంగ రమ్ము ననున్‌ మనోరమా ! 


హారమణీ ! వధూపటల 

హారమణీ ! రమణీయ రూప రే 
ఖారమ ! సచ్చిలీముఖ శి 

ఖారమ ! సద్రుచిహారినాఖ కో 
టీరమ ! వాగధఃకృత ప 

టీరమ ! సార మసార వార వే 
ణీ! రమణన్‌ ననుం గనుము 

నిత్యము నీ సృతియే మనోరమా |! 


15 


16 


గీ రమణీయ వైఖరులం 

గేరుచుం బేరువహించె దంగనా 
హారమణీలలామ ! దర 

హాసముధాకృత సాంద్ర చంద్రికా 
సారమ! దృగ్వయోధుత వి 

సారమ ! సారమదీయ చిత్తకా 
సార మరాళశేఖరవి 

సారమసారమ ! యో మనోరమా ! 


మనసిజ కేళి పాళికల 

మంజుల వంజుళ కుంజపుంజ రం 
జన వనవాటికా సరస 

సారస సారస సారసార మ 
జ్ఞనసుఖపారవశ్యముల 

సఖ్యము సేయుట ధాతృహస్తలే 
ఖనములు ఫాలపట్టికలం 


(గాలమి రిత్త గదా ! మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


అల్లదె ! వీనులార విను 


భప్రభవన్మదవాఃపనీపత 
త్సల్లలిత ద్వి రేఫకృత 

రుంకృతిగానము, వల్లవీ మనో 
వల్లభ హస్తవైణవర 


వ ప్రతిమానము నో మనోరమా ! 


గంధఫలీ తిలప్రసవ 

గంధఖీిలీకరణ క్షమంబు, వా 
తంధయ సర్వగర్వహృతి 

దక్షము, బంధుర సింధుర స్మయో 
ద్దంధన నైపుణీవిలసి 

తమ్ముగదా ! బళి! నాస వేణియున్‌ 
మంధరయానముం దలంప 


మంజువచోరమ ! యో మనోరమా ! 


17 


18 


త్రిభువనమోహనమ్ములగు 

దివ్య భవచ్చిత దంత కోరక 
ప్రభలకు మొల్ల మొగ్గలు బ 

రాబరు లూనమిం గూయివెట్టెడున్‌ 
రభస వికీర్ణ సౌరభ ప 

రంపర నిశ్వసనోత్మరమ్ముగా 
సుభసల నాద శోకముల 

సూనరసా[్రువులన్‌ మనోరమా ! 


కైటభజిద్వధూకర న 

ఖ ప్రవిఘట్టిత వల్లకీ రుతిన్‌ 
గీటునం బుచ్చు నీ విమల 

గీరమకోడియగాదె? భూమిరు 
ట్కోటర సీమలన్‌ వసతిం 

గొన్నది లజ్జిత వృత్తిమై శుకీ 
రూటము లేనిచో బహు వి 

చార్యమగున్‌ గతమో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


సరసిరుహాననాభియుతి, 

చక్రవితాన పయోధరాప్తి, వా 
శ్చర తులనీయలోచన ని 

షక్తి, మధువ్రత మండలీ విభా 
స్వర కచభార యుక్తి, పృథు 

శైవల రోమలతా ప్రశస్తి, శం 
ఖరుచిర కంఠ లబ్ది, సరి 


గాంగ సరస్వతివే మనోరమా ! 


నూతన కేతకీ దళ మ 

నోహర గంధిల కేశపాశవై 
శీతలపాద వైభవ వ 

శీకరణాక మనోహరాస్యవై 
శాతమనోజ బాణసమ 

సౌమ్య కటాక్ష కటాక్షవై, మదా 
కూత వనాశయోద్గమముం 

గోసెదు చౌర్యమునన్‌ మనోరమా ! 


19 


20 


అకలుష నీలిమ ప్రధిత 

హారి శిరోజ నిరస్త పుష్పలి 
ణ్నికర ! రదచ్చదారుణిమ 

నిందిత విద్రుమబింబికాఫల 
ప్రకర ! మనోహరానన వి 

భా పరిభావిత పంకజాత శీ 
తకర ! శిరీష పేశల సు 


ధా మధుగిరమ ! యో మనోరమా ! 


కోమల మల్లికాసుమ ని 

కుంజ సభాభవనమ్మునన్‌ ఘన 
శ్యామల మత్తమాధుకర 

రూంకరణమ్ములు వందిమాగధ 
స్తోమ సభక్తికస్సుట వ 

చో నిచయమ్ములుగా వనప్రియ 
క్షా మఘవంతుం డొప్పెం గను 

మా! యుపకంఠమునన్‌ మనోరమా |! 


మనోరమ 


మనోరమ 


కోకిలదంపతి గ్రపిత 
గూధరతావసరప్రభూత వా 
చాకమనీయ పుష్పతరు 
చారునికుంజ విశాల కేళికా 
ప్రాకట మందిర ప్రబల 
వాతవిపాతిత పత్రపుష్పు పా 
లీ కలితామలాస్తరణ 


లీల నభస్సుమమో మనోరమా ! 


చనవునం దోగినారలము 
సారస చక్ర బకోటకాది ప 
క్రినికర కూజిత భ్రమిత 
చిత్తవిసార విసారణోద్దు తా 
బ్దనివహ గర్భ నిర్ణలీత 
సారమరందరసప్రవాహ సే 
చన సముపాత్త గంధభర 
సాంద్ర సరో 2 బువులన్‌ మనోరమా ! 


21 


22 


కమ్మని తెమ్మ తెమ్మెరలు 

కమ్మనిగారము వేంప నీడలం 
(గుమ్మతి సందెజాములను 

గుజ్జనగూళులు వామనమ్ములున్‌ 
బొమ్మల పెండిలుల్‌ సలిపి 

ప్రొద్దులు వుచ్చినవారమేము నే 
డమ్మక చెల్ల ! యెల్ల విత 


లై చనియెం గదవే మనోరమా ! 


తొలకరిమించుతోడం దుల 

దూగెడు మేహాయలారం బాయపుం 
జెలువలం గూడి చల్లనగు 

చెట్టుల చేమల తోట బాటలం 
జెలిమిని బీస్తింబూసి చెమ 

చెక్కలు డాగురుమూంతలాడి గా 
సిలి సనసన్న గాడుపుల 

సేదను దేటితిమో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


ముసి ముసి నవ్వు మోవిపయి 

మోసులిడం జెవిలోన నేమియో 
గుస గుస లాడుచున్‌ వెనుక 

కున్‌ సడిచప్పుడులేక వచ్చి మె 
ల్ల సణుంగుచున్‌ బిజీన మజ 

లం గనుంగప్పుచు “నేదొ పేరుం జె 
ప్పు సరస! యేది చూతిమను 

ముచ్చట లెచ్చటనో మనోరమా ! 


నిందను మోపరాదకట 

నీపయిం బెద్దల చాటుదాన వౌ 
టం దలిదండ్రులున్‌ మనయె 

డం దలపెట్టరు కీడు, వారు పి 
న్నందన మాదిగా మన మ 

నమ్ము లెజుంగుటంజేసి యింతకున్‌ 
మందములయ్యె భాగ్యములు 

మాకు నిజమ్ముగ నో మనోరమా ! 


283 


24 


నీ మహనీయకాయ కమ 

నీయత, నీ యతనూరశోభ, ప్రో 
ద్ధామవచోవిలాసము, న్‌ 

తంబ విశాలత, మౌఖదీప్తి, ణే 
ణీ మహితత్వ, మోష్ట రమ 

ణీయత, దృగ్యుగళీ వికాసమున్‌ 
నా మదిం జూజలాదెడు న 


నారత మొచ్చెల యో మనోరమా ! 


సికతిల భూమి రేణువులు, 

శీతగభస్తి గళత్తుషార వా 
రికణ పరంపరన్‌, ద్యుమణి 

రింఖణ దారుణ దీధితిచ్చటన్‌ 
సుకరముగా గణింపందగుం 

జొప్పడునే త్వదధీన మామకా 
త్మకమల భావ మాధురస 

మంజు పృషత్సటలిన్‌ మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


ఎవ్వరు లేనిచోట మన 

మిద్దజముండినం జిన్ని రాలతో 
జువ్వితినావ్వం (గొవ్వెద మ 

అుంగునంగెంజడవట్టి లాంగితిన్‌ 
నవ్వితి వీవు త్రుళ్లితివి 

నా పయిం జల్లితి నీటితుంపరన్‌ 
గవ్వకుం బుట్టెండయ్యెం దమ 

కంపుంబనుల్‌ మునుపో మనోరమా ! 


పాయపు లేడిపిల్ల తొడ 

పాసెమువెట్టదె? ముక్కు నేలకున్‌ 
రాయదె? గౌరుంబట్టి యది 

రా వలిజక్క్మవపక్కిం జిత్తుగాం 
జేయదె ! నీదు కన్నుతొడ 

చిన్నరి పొన్నరి గుబ్బ, వీనికు 
న్నేయిల సాటి డిబ్బెముల 

నెత్తెద లేదని యో మనోరమా ! 


25 


26 


కులుకుమిటారి గబ్బీ చనుం 

గుబ్బల గుబ్బెత కొక్కచో బృహ 
న్నలు మెడంగట్టు, వీతకరు 

ణామతియై యొకచోం గురూపిణిన్‌ 
నలునకుంజుట్టు బమ్మ, మిథు 

న గ్రథన ప్రథలేని మూఢతా 
విలహృదయుండు గాండె? బొమ 


వెట్టుటకుం దగండే మనోరమా ! 


పోంకిరి పోంక నేరుపక 

పుట్టువు దాదిగం గంటి వత్తులన్‌ 
సాంకిరి తల్లి దండ్రులరు 

సమ్మున దీనికి దయ్య మొక్కండే 
సాంకిరి, నేడయో యొకరి 

చక్కికింబోయితి, మానె, గోరపుం 
జాకిరి నెట్టు సేయుదని 


జాలిపడున్‌ మనమో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


ఓ జవరాల! సుందర ప 

యోజవరాల సదృగ్వమన్మహీ 
యోజవరాలసత్రదర 

యోజ వరాలవి రాలిపోవు నా 
తోం జవులొల్మంబల్ము మొక 

తూకయ, మన్మథ ఢాక్క ఢాంకృతి 
శ్రీంజెవిగూబలయ్యెండును 

జిందజి వందజిలో మనోరమా ! 


పవసరథావబద్ధ ఖగ 

వాహన ధౌరితకోత్సతత్సుమే 
ష్వవనిప కాముకాహితభ 

యానక దిగ్విజయానకస్సుటా 
రవము సెలంగె నత్తతీ, క్ష 

రద్భగణంబయి, ఫక్కదబ్దబాం 
ధవమయి, చాచలళట్టవసు 

ధాతలమై పెలుచన్‌ మనోరమా ! 


27 


28 


తెమ్మెర తేరిపైం జిలుక 

తేజి హుటాహుటిం జౌకళింపంగా 
నిమ్ముల మీనుగాలెసంగ 

నించువిలుంగొని తేటినారి జుం 
జుమ్మనం జూపుటమ్ము దెసం 

జూచుచుం గోయిలపిండు కూయంగా 
నమ్మరుండల్ల స్వారిజను 

నామని తోమని యో మనోరమా ! 


ఉపవనవీధికా గురుత 
రూత్మరకంపనళశీలి, యధ్వనీ 
నపటల మానసేంధన క 
నర్ధన కీలి, విఖండితాభ్రపా 
ళల పట పట ధ్వని స్ఫుటద 
లేశ దృషత్మనగాళి, వానగా 
లి, పొరింబొరిన్‌ భయమ్ముగను 
లేచెను స్వప్నమునన్‌ మనోరమా ! 


మనోరమ 


గరళ తమాల కాక కల 

కంట ఘనాఘన ఖంజనాంజన 
ద్విరద ఘటా వినీలిమ వ 

ధీరణ శస్త విగాఢ కాలుషీ 
భరిత సమస్త దిక్తటము 

బాపురె! సంతమసమ్ముబొల్చె దు 
స్తరమయి నాదు స్వప్నమున 


ధన్యవయోరమ ! యో మనోరమా ! 


ఘళఘళ గర్జదంబుదని 

కాయమునై, విలసత్‌క్షణప్రభా 
ధళధళ కాంత్యుపేతమయి, 

దారుణమై, ముసలోరుధారమై, 
ఫెళ పెళ నాద భూవలయ 

భిత్మరకోత్మరమై, కఠిల్లకా 
వళి ముదమూనంగా బడియె 

వర్షము స్వప్నమునన్‌ మనోరమా ! 


మనోరమ 


29 


80 


విలయ సమాగమమ్ముం దలం 

పించుచు సాంధ్యనటతృపర్టి ప 
త్హ్రలదురగాంగదంబువలె 

ధారుణి వ్రచ్చెను, భీకరార్భటీ 
ఫలదవనీధరమ్మగుచు 

బాపుర ! శంబ మొకందు - పిమ్మటం 
దెల దెలవేంగె, నెద్ది గమ 


నింపను నా యెదుటన్‌ మనోరమా |! 


“కలం గనునట్టి వృత్తములు 

కల్లలుగా” యని కొన్నినాళ్లు చిం 
తిలకయ కాలముం గడిపి 

తిన్‌ విపరీతముగా బరస్పరా 
శలు విఫలీకృతమ్ములుగ 

సాగిన పెండిలి వెన్మంగట్ట ! యిం 
దులకయ దుర్నిమిత్తములు 

దోచెనొ యంచనుదున్‌ మనోరమా ! 


మనోరమ 


మనోరమ లాలా 


శంపలు రుంపలున్‌ దమము 

శంబము వర్షము స్వప్న వేళంగా 
న్పింపంగం గీడు వచ్చునని 

పెద్దలు సెప్పెడు పల్కు తథ్యమూ 
హింపంగ, లేనిచో మనకు 

నీ గతిం జిన్నటినాటి కూరుముల్‌ 
ద్రైంపుల త్రాడులై చనునె? 


దివ్యవచోరమ! యో మనోరమా ! 


పలువురు వోవు త్రోవలను 

బల్లెరుగాయలు వాజంజల్లితిన్‌ 
నలువుర మోసపుచ్చితిని, 

నాయముం దప్పితిం, బక్క బల్లెమై 
మెలంగితి నెల్లవారలకు, 

మేనటికమ్ముల నెత్తంగొట్టితిన్‌, 
సిలుగులు వెట్టకున్నె తొలిం 


జేసిన దోసము లో మనోరమా ! 


31 


32 


వావిడి పల్మ వేల? మగు 

వా! విడియమ్మిడవేల? యిస్సియ 
వ్వా! విరిదోట తెన్నులను 

వావిరిం బూవుల బొండుమల్లెలన్‌ 
వావిలిపూలంగోయ బరు 

వా! విలిఖించెద వేల నేల? బా 
వా! విడినావు నన్ననుచు 

వావిడిగం దలంతే మనోరమా ! 


చూడవదేల? బేడిసల 
సోయగముం గుదియించు చూడి మా 
టాడవదేల? పాయస సు 
మాసవఫాణితగో స్తనీరసా 
'మేడిత మాధురిన్‌ గనిక 
రింపక యీ గతి మేనబావతో 
మోడి వహింపం బాడియె? య 


మోఘవయోరమ ! యో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


శుష్మవచోవితానముల 

సుంతయుంజొక్కని యట్టిమథన్చవ 
శృష్ములికాపుటమ్ములను 

సంతస మొప్పంగ నింపవే, భవ 
దృష్మయణీపయోమధుర 

వా(క్రసవాసవపూరమున్‌ జగ 
త్పుష్మరలోచనా నిచయ 


పూజ్యవయోరమ ! యో మనోరమా ! 


ధన్య మనన్యలభ్యము, పి 

తామహక్ష్‌ప్త సుదృద్దగచ్చిరో 
మాన్యము, తావకీనలస 

మానశివంకరరూపమెన్న సా 
మాన్యమె! నాగకన్యల, న 

మర వధూటుల యక్షవారిజ 
మ్మ న్యముఖీమచర్చికల 

మాదిరి లేదు గదా మనోరమా ! 


33 


34 


సురుచిర కన్యకాత్వమున 

సుందరి నీ వలరార, నేను బం 
ధురతరయౌవనాతిశయ 

ధూర్వహతం దగ బీట్టుదాంకె మా 
కిరువురకున్‌ హరఠాద్ధఠజ 

హేయవివాహలవిత్ర ఘాతముల్‌ 
పెరిగెం బరస్పరప్రణయ 


పేశలపాశములో మనోరమా ! 


కాయము పంకజాతగత 

కంకణలోలము, నిర్మరీతరః 
ప్రాయము వ్రాయమున్‌, విభవ 

రాశి యవశ్య వినాశి, విద్యుదు 
న్నేయయు జీవితంబు ధర 

ణీ స్థలి గావున మానవుండు ని 
శ్రేయసదాయిపద్య నుర 

రీకృతి సేయందగున్‌ మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


పరవరవర్ణినీ సుగుణ 
వారకథా[శ్రవణెకతానతన్‌ 

నరుం డురుదోషదూషితుండు 
నాంబడునప్పుడు మాదృశుండు త్వ 

ద్దురుతరపైయరూపక కు 
తూహలతాభరమూఢచిత్తుందే 

కరణి వినిర్మలాత్ముండగుం 
గమ వచోరమ! యో మనోరమా ! 


పతియె భవద్విలాసముఖ 


పతి, గుణరత్న శోభి హృద 
పారపయోధి విజృంభ కృత్‌క్షపా 
పతి, సదపత్యజాత గురు 
పర్వసుధాజనకీభవత్సరి 
త్పతి, యటుగాన వానినెడం 
బాయకు తప్పగు నో మనోరమా ! 


35 


36 


ఒకపరి నీదుస్వాదుమృదు 

సూక్తులు వీనులనిండ విన్నన వా 
నికిం విక కాకలీరుతులు 

నిందితముల్‌ సురనద్యభంగభం 
గకలితనిస్వనమ్ములు ని 

గర్జితముల్‌ [ద్రుహిణాంగనాంఘ్రైపా 
దకటకనాదముల్‌ నిరసి 

తమ్ము లగుం గదవే మనోరమా ! 


మాటలు తేనెతేటలని 

మాటికి మాటికి నొక్కి చెప్పంగా 
నెటికిం? బచ్చకప్రముల 

నీసడి సేయంగంజూచి యుండమో ! 
నూట పదాజుసారు లత 

నుండను దయ్యపు టెక్కిరింత జం 
జాటము లెన్నియే సలిపి 


శాంతముయబూనదె, యో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


ముఖము త్రిలోకమోహకర 

పుష్పశర ప్రథమత్వభాక్సిలీ 
ముఖము, శరన్ని శాసమయ 

పూర్ణహిమాంశు ధగద్ధగద్రుచా 
సఖము, లసత్మపోలతట 

చందన సౌరభ దత్తమన్మన 
స్సుఖము, ఘృణాంతరంగమునం 

జూపుము బావకు నో మనోరమా |! 


కచము తమశ్చటారుచిర 

కల్మష వైభవ ధోరణీ మలి 
మ్లుచము, ప్రసూనలిట్ముయవి 

మోచన పాటవలోకమోహక్ళ 
ద్రుచము, వినీలకాంతి పరి 

దూషిత గాఢ తమాలపుంజ వా 
ర్ముచమును జూపు లోచనము 

ముద్వికచమ్ముగ నో మనోరమా ! 


37 


38 


వరములుర స్తటాక భవ 

భవ్య సరోజ గుళుచ్చ మంజిమా 
కరములు, లోలహారలతి 

కా బిసమోహ నిలీన చక్రబం 
ధురములు, మీనకేతుఫణి 

తుండిక హాటక కందుకత్సయో 
ధరములు, కామిలోక జన 


తా ఘనతాహరముల్‌ మనోరమా ! 


వంది గతిన్‌ నిరంతరము 

వర్ణనముం బొనరించితిన్‌, సుధా 
స్యంది కృపాదృగూర్శ్మికం (బ్ర 

సాదము సేయవు, సారఘమ్ము మ 
త్యందిక గోస్తనీ ఫలర 

సమ్ముం దొలంక వచింపవేమి? బా 
వం దిగనాడనేలం దెజ 


వా! పెబివాని వలెన్‌ మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


అర్జవ మేఖలంగలస 

మస్తజనమ్ముల నెవ్వరేనియున్‌ 
గర్జపుట ప్రమోదకర 

కమభవ ద్వచనామృతోర్ములన్‌ 
బూర్జ్దమనస్మతన్‌ దివిరి 

'బ్రుంగినం జాలదె యట్టివారికిన్‌ 
దూరముగా జరామరణ 

దోషములూడుంగదా మనోరమా ! 


పుత్తడి జగ్గు నిగ్గు చినం 

బుచ్చెడు మేని మెజుంగు వెల్లువల్‌ 
మత్తడిదూక బిట్టదరి 

మాటికి బెళ్ళుల చూపు మీలుపే 
రొత్తడి నాజి జేతవల 

నొప్పంగ నా యెదబోయ చిల్మరా 
తత్తడి సామి కొల్వునకుం 

దారుపండే నిను నో మనోరమా ! 


39 


40 


మున్నెపుడైన నీ కడకు 

మోదముతోం జనుదేజంగా ననుం 
బెన్నిధింగన్న 'పేదవలెం 

(బేముడి చూడి నివాళిసేయుచున్‌ 
విన్ననువొప్ప డెందమున 

వేలు దలంపక పల్మరించినా 
వన్న! యిదేమి కప్పురము 


లాయెను బల్ములికన్‌ మనోరమా ! 


విగళిత సూనదామకము 
విశ్రుత మందవచస్మ్క మాపత 
న్మృగమదలేప మాకులిత 
హీరమణీస్రజ ముళ్ళకంబు కం 
ఠగత రుతమ్ము సంతత లు 
ఠత్మబరీకము నైశ్చలీక్రమా 
నుగత సమస్త దేహము క 
నుంగొన సంగమ మో మనోరమా! 


మనోరమ 


మనోరమ 


సతము బలారి నీలమణి 

సౌధతలమ్మున ముక్తకోష్టమా 
రుతము, సముళ్ళ శింజితము, 

రూఢ పరస్పర నర్మమర్మ భా 
షితము, నిదాఘవారి పరి 

షేక యుతమ్ము, త్వదీయపూరుషా 
యితముం దలంచుచున్‌ దమి వ 

సించెద మంచతటిన్‌ మనోరమా ! 


పెండిలి కాకముందు నొక 

వెన్నెలరాతిరి గాఢనిద్రలో 
నుండంగ నన్ను గాంచి యయ 

యో మనకింక బుణమ్ము దీజె, నె 
ల్లుండియె మీ వివాహమట 

లోకులు సెప్పంగ వింటి బావ! యె 
న్నండెడవాయ విష్ణు తగు 

నా! యని వందురితో మనోరమా ! 


41 


42 


నవరస భావ విప్రకట 

న క్షమ మంజు సుధారస ఫ్లత 
ప్రవచన రోధకమ్మసిత 

వారుహ భాసుర దృక్పురఃపత 
ద్యవనిక దుర్భారానవది 

దంతుర భార వినమశీర్న భా 
గ వదనబింబమై విడదు 

గా నినుసిబ్బితి యో మనోరమా ! 


పూవులనమ్ము నంగళుల 

మోయంగ నయ్యెను గట్టెమోంపులన్‌ 
వావిం దొజంగి నవ్వు సరి 

వారల ముంగల జాజువాటు పా 
ల్లావలసెంగదా మనలం 

గట్టిది దయ్యము వేజుసేసెనే 
సీ! వెడమాట లాతండటు 


సేయండు దాసుల నో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


ఎక్కడిదానవే చెలియ 

యేమని చెప్పుదు నీ యొయారముం 
జక్నందనాల చుక్కవు - ప 

సందగు నీదగు మోము నవ్వెడున్‌ 
జుక్కలరాయని, గనుల 

సొంపెగతాళియొనర్చుం గల్వలన్‌, 
ముక్కు జగానిగారములు 

ముద్దుల నూంబువు లో మనోరమా ! 


కూకటి వేనలిం గురులు 

కూడెనొ లేదో కటా! తుటారపున్‌ 
వేకటి దాపురించ చిన 

బిడ్డను గైకొనిపోయెం జెల్లరే 
చీకటి చెంపంగొట్టి దవు 

జేరెడు దయ్యము నమ్మరాదు, పో 
యీ కటికిన్‌ నిరంతరము 

నేడువం బోవకు మో మనోరమా ! 


43 


44 


మాటికి బద్మినీరమణి 
మానమువో రవినాథుతోం బవల్‌ 
కూటమి సేయంగానయిన 
ఘోరభవమ్మునం గాంచె నిక్క మీ 
తేటినిసుంగుం బూవుంజనుం 
దేనియపాలదె యాకుంబైటపై 
మాటి యొసంగుం దీపియె సు 


మా కడుపమ్మలకున్‌ మనోరమా ! 


చిలుకను దొండపండు దరి 

జేరంగ నీయరు, మావిగున్న కొ 
మృ్మల చిగురాకుం గోయిలకు 

మాదిరి సైతమునీరు, తమ్మి మొ 
గ్గల పువుం దేనెం దుమ్మెదకుం 

గానుక వెట్టరయారె, యెంత! క్రూ 
రులో గద యీ జగమ్మున న 

రుల్‌ పరికింపంగ నో మనోరమా ! 


మనోరమ 


మనోరమ 


పూవులపూజం వేసికొని 

పుట్టెను నీదొర నాదుపెండ్లమున్‌ 
గావుటంజేసి నిన్ను నను 

గల్లిరి పెండిలియాడ, లేనిచో 
నీవిత మెట్లగున్‌ ఫలము 

లెంతలు నోచిన యంతలౌంగదా 
నీవును నేనుం జేసితిమి 


నిప్పులపూజ కటా! మనోరమా ! 


శుకపిక శారికార్భటులు 

సూనశరాతను జృంభణమ్ము, శీ 
తకిరణ రశ్మీ, పుష్పలిడు 

దారరవమ్ములు, మందమందవా 
తకృతజడత్వమున్‌ మదన 

తాపముం గూరుప సాంగె రమ్ము, నా 
వెకలితనమ్ము మానుపం బ 


విత్రవయోరమ ! యో మనోరమా ! 


45 


46 


చక్కరపూంత చేదు సుమి, 

జావిలిలో నెజింగప్పు మాటిపై 
మిక్కిలి తేంటలం బొదలి 

మిన్నలమున్‌ బెనుమిట్టిపాటునన్‌ 
దక్కునె వాండు నీ మొగము 

దమ్ముకిం దాం బదియాజువ్రక్కలై 
చిక్కులపాలు గాడె, సర 


సీజద్భృశారమ ! యో మనోరమా ! 


నికటవనీధునీవికచ 

నీరజ కైరవ హల్లకోత్సల 
ప్రకటపరీమళోదరిల 

పార్వదరీభృదరీణవైఖరీ 
నికరదరీపరీతమహ 

నీయసురీక బరీబరీభృతో 
రుకుసుమవాసనాయుత మ 

రుద్విసర మ్మొలసెన్‌ మనోరమా ! 


Kk న న న న 


మనోరమ 


ఉదయరాజు శేషగిరిరావు 


పరిచయం 


జననం 1907. వీరు ఎం.ఏ. వట్టబభద్రులు. 
సంస్కృతాంధ్రాంగ్ర పారశీక భాషలలో ప్రవీణులు. బహు 
కాలము ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత పాఠశాలలలో 
ఉపాధ్యాయులుగా పనిచేసిరి. కొంత కాలము కరీంనగర్‌ 
కళాశాలలో ఉపన్యాసకులుగా నుండి ప్రస్తుతము విశ్వేశ్వర 
సంస్కృతాంధ్ర కళాశాలలో ఉపన్యాసకులుగా నున్నారు. 
వీరికృతు లనేకములు. 

ముద్రితము : కేళశవనాడ శతకము, 
పాశ్చాత్యవేత్తలు. 


అముద్రితములు : పరకాలుడు (నవల)- కరీమా - 
బిచ్చక త్తె - పేకసంహిత - మోహసాహసము - 
శేషగిరి రాయశతకము - శారదాస్తుతి, శృంగార తరంగిణి 
(సంస్కృతములు,). 

- వరంగల్‌ 


మనోరమ లా శ? 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 


1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు గౌ, సంపాదకులు డా॥ నందిని సిద్గారెడ్డి 110/- 
సంపాదకులు అచార్య గా॥ జి. అరుణకుమారి, గా॥ మల్లెగోడ గంగాప్రసారు 
2, తెలంగాణ పద్యకవితా వైభవం డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
3. మూడుతరాల తెలంగాణ కథ నంపాదకులు: డౌ.నందిని నిద్గారెడ్డి 300/- 
డా.సదానంధ్‌ శారద, డా.ఎ.యం. అయోధ్యరెడి, డా. బి.వి.ఎన్‌. స్వామి 
4. _ తెలంగాణ సామెతలు సకరణ: చైతన్య ప్రకాళ్‌ 100/- 
5. తెలంగాణ నవలా వికాన౦ కాసుల (ప్రతాపరెడ్డి 50/- 
6. తెలంగాణ సీనీ గేయ వైభవం డౌ. కందికొండ 125/- 
7 మాదిరాజు రామకోటి శ్వరరావు స్వియచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
8, ధ్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా, వెల్ప౦డ శ్రీధర్‌ 60/- 
9. ఈగ బుచ్చిదాను (సంకీర్తనలు, శతకము) దౌ వీ.భాస్మరయోగి 70/- 
10. తెలంగాణ శాతవావానుల వారన త్వం డా. ఈమని శివనాగిరెడ్డి 50/- 
11. తెలంగాణలో భావకవితా వికానం సం॥ సామిడి జగన్‌ రెడ్డి 350/- 
12. శొలినాళ్ల సోయి బెల్లంకొండ సంవతుకుమార్‌ 50/- 
13. గోండ్యానాలాందు ఎంత ప్రాబీనమై నదో 
తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 
14. మందార మకరందాలు దౌ. నీ, నారాయణరెడ్డి 30/- 
15. వాగ్బూషణం భూషణం దా. ఇరివెంటి కృష్ణమూర్తి 20/- 
16. రైతు బుణ విముక్తి రాళ్ళబండి రాఘువశర్మ 25|- 
17. బ్రిటిష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 
తెలుగువుస్తకాల పట్టిక కములు కరుణనాయుడు,అదిత్య అల్లాడి 
18. రసార్గవ సుధాకరము సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
19. నింహగిరి వచనములు కృష్ణమాచార్య ప్రణీత 40/- 
20. నందగిరి ఇందిరాదేవి కథలు నందగిరి ఇందిరాదేవి 50/- 
21. మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన 120/- 
22. _గంగావుర మహాత్యము శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 
23. లోకమలహరి నవలలు లోకమలవారి శీగ్ట్‌/- 
24, ప్రతావరుద్ర చరిత్రము ఏకానమునాథుడు ర్‌ఫ్‌/- 
25. గెలువు మనదే వర్చా దురాప్రసాదరావు 25|- 
26. _అడ్లూరి అయోధ్యరామకవి రచనలు తెలంగాణ మంటల్లో / పోలిసు చర్యలు 30/- 
27, తవలీ సంవరణము డౌ॥ పాటిబండ మాధవశర్శ 80/- 
28. గజల్‌ గీతికలు పటేలు అనంతయ్య 30/- 
20, వజ్లాలగవ్‌ జయవల్ల పుడు 70/- 
80, కాకలీయులనుండి అనథ్‌ జాహీల వరకు నంపా: ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 800/- 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 
31. చన్న బసవేశ్వరుని వచనములు రేకలిగే మఠం వీరయ్య డీగ్ట్‌/- 
32. ఉత్పల నత్యనారాయణాచార్య నగరకావ్యాలు ఉత్పల సత్యనారాయణాచార్య 75|- 
క పాస సాహిత్య త్రైమాసిక 25/- 


తెలంగాణ చరిత్ర సంస్కృతి వ్యాస సంకలనం 200/- 


